వ్యభిచారము చేయవద్దు అని పూర్వకాలపు వారు 
చెప్పినట్లు మీరు విన్నారు, అయితే నేను మీతో 
చెప్పుచున్నాను, ఒక (స్త్రీని మోహముతో చూచువాడు 
తన హృదయములో అప్పటికే ఆమెతో వ్యభిచారము 
చేసియున్నాడు. మరియు నీ కుడి కన్ను నీకు 
అపరాధము కలిగిస్తే, దానిని తీసివేసి, నీ నుండి 
పారవేయుము; మరియు నీ కుడిచేయి నీకు 
అపరాధము కలిగిస్తే, దానిని నరికి, నీ నుండి 
విసిరివేయుము; మత్తయి 5:27-30 


యెహోవా కన్నులు ప్రతిచోటా 
ఉన్నాయి, చెడు మరియు మంచి 
వాటిని చూస్తున్నాయి. సామెతలు 15:3 


ఇదిగో, దేవుడు మానవుని యథార్దవంతునిగా చేసితిని. 
కానీ వారు అనేక ఆవిష్కరణలను వెతుక్కున్నారు. 
పనంగి 7:29 

మరియు చీకటి యొక్క ఫలించని పనులతో సహవాసం 
చేయకండి, కానీ వాటిని గద్దించండి. ఎందుకంళే వారు 
రహస్యంగా చేసే వాటి గురించి మాట్లాడటం కూడా 
అవమానకరం. అయితే గదింపబడినవన్నియు 
వెలుగువలన పత్యక్షపరచబడును; 

ఎఫెసెయులు 5:11-13 

కాబట్టి భూమిపై ఉన్న మీ అవయవములను 
కృంగదీయండి; వ్యభిచారం, అపవిత్రత, విపరీతమైన 
వాత్సల్యం, దుష్ట మతోన్మాదం మరియు దురాశ, ఇది 
విగ్రహారాధన: కొలొస్సీయులు 3:5 


"నేను అశ్లీలత మరియు హస్తప్రయోగాన్ని ఎలా 
అధిగమించగలను?" 

సామెతలు 16:6 ప్రకారం, "...పభువునకు 
భయమువలన మనుష్యులు కీడునుండి 
తొలగిపోవుదురు." 

భగవంతుడు మనకు భయభకులు కలిగి ఉండమని 
బోధించడానికి దయ ఇస్తాడు. 


USAలో గణాంకాలు (covenanteyes.com) 


* ప్రతి సెకనుకు 28,258 మంది వినియోగదారులు అశ్లీల చిత్రాలను 
చూస్తున్నారు. * ఇంటర్నెట్‌లో ప్రతి సెకనుకు $3,075.64 పోర్న్‌ కోసం 
ఖర్చు చేయబడుతుంది. * పోర్న్‌ ప్రదర్శకులలో 79% మంది గంజాయిని 
ఉపయోగించారు మరియు 50% మంది పారవశ్యాన్ని ఉపయోగించారు. 
5లో 1 మొబైల్‌ శోధనలు పోర్న్‌ కోసం. *90% మంది యువకులు మరియు 
96% మంది యువకులు తమ స్నేహితులతో పోర్న్‌ గురించి 
మాట్లాడేటప్పుడు ప్రోత్సహించడం, అంగీకరించడం లేదా తటస్థంగా 
ఉంటారు. * 25 మరియు అంతకంకే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలలో 
కేవలం 55% మంది మాత్రమే పోర్న్‌ తప్పు అని నమ్ముతున్నారు. * 
టీనేజ్‌ మరియు యువకులు 13-24 మంది అశీల చిత్రాలను చూడటం 
కంకే రీసైక్షింగ్‌ చేయకపోవడం దారుణమని నమ్ముతారు. * 5 మంది 
యూత్‌ పాస్టర్‌లలో 1 మంది మరియు 7 మంది సీనియర్‌ పాస్టర్‌లలో 1 
మంది రోజూ పోర్న్‌ని ఉపయోగిస్తున్నారు మరియు ప్రస్తుతం 
ఇబ్బందులు పడుతున్నారు. ఇది 50,000 కంకే ఎక్కువ ౮.5. చర్చి 
నాయకులు. * 43% మంది సీనియర్‌ పాస్టర్లు మరియు యూత్‌ పాస్టర్లు 
తాము గతంలో అశ్లీల చిత్రాలతో కష్టపడ్డామని చెప్పారు. * 64% కైస్తవ 
పురుషులు మరియు 15% కైస్తవ (స్రీలు తాము కనీసం నెలకు ఒకసారి 
పోర్న్‌ చూస్తామని చెప్పారు. * కేవలం 7% మంది పాస్టర్లు మాత్రమే తమ 
చర్చిలో పోర్న్‌తో పోరాడుతున్న వారి కోసం ఒక మంత్రిత్వ కార్యక్రమం 
ఉందని నివేదించారు. * 57% మంది యుక్తవయస్కులు కనీసం నెలవారీ 
అశీలతను శోధిస్తారు. * 51% మంది మగ విద్యార్థులు మరియు 32% 
మంది మహిళా విద్యారులు తమ యుక్తవయస్సు కంకే ముందే పోర్న్‌ను 
వీక్షించారు. * పురుషులలో అశ్లీల చిత్రాలకు మొదటి బహిర్గతం సగటున 
12 సంవత్సరాల వయసు. * 71% మంది యువకులు తమ 
తల్లిదండ్రుల నుండి ఆన్‌లైన్‌ ప్రవర్తనను దాచిపెట్టారు. 


మన దేశంలో గణాంకాలు ఏమిటి? అది అలా జరగదని ఆశిద్దాం. 
సామెతలు 14:34 ప్రకారం, "నీతి ఒక జాతిని హెచ్చించును; అయితే 
పాపము ఎవరికైనా నింద." మీరు ఆనందించేది మీ జీవితాన్ని 
నిర్దేశిస్తుంది, కాబట్టి మీరు ఆనందించే వాటిపై జాగత్తగా ఉండండి. మీ 
భవిష్యత్తును వృధా చేసుకోకండి. 


నీవు వ్యభిచారం చేయకు. నిగ్గమకాండము 20:14 

(స్తీజాతితో వలే మానవజాతితో అబద్దం చెప్పకూడదు: ఇది 
అసహ్యకరమైనది. ఏ మృగముతోను నిన్ను అపవిత్రపరచుకొనుదువు 
గాని దానితో నిన్ను అపవిత్రపరచుకొనుదువు: ఏ (స్తీయైనను మృగము 
యెదుట దానితో పడుకొనుటకు నిలబడకూడదు: అది గందరగోళము. 
లేవీయకాండము 18:22-23 

ఈ కారణంగా దేవుడు వారిని నీచమైన పేమలకు అప్పగించాడు: 
ఎందుకంకే వారి (స్తీలు కూడా సహజ వినియోగాన్ని ప్రకృతికి 
వ్యతిరేకమైనదిగా మార్చారు. మరియు అదే విధంగా పురుషులు కూడా 
(స్తీ యొక్క సహజ ఉపయోగాన్ని విడిచిపెట్టి, ఒకరి పట్ల మరొకరు తమ 
తృష్టలో కాలిపోయారు. మగవాళ్ళతో మనుష్యులు అవాంఛనీయమైన 
పనిని చేస్తారు మరియు వారి తప్పుకు ప్రతిఫలాన్ని పొందుతున్నారు. 
రోమన్లు 1:26-27 

అనీతిమంతులు దేవుని రాజ్యానికి వారసులు కారని మీకు 
తెలియదా? మోసపోకుడి: వ్యభిచారులు, విగ్రహారాధకులు, 
వ్యభిచారులు, (స్త్రీలు, మనుష్యులతో తమను తాము 
దూషించుకోవద్దు. దొంగలు, లోభవంతులు, తాగుబోతులు, 
దూషకులు, దోపిడీదారులు దేవుని రాజ్యానికి వారసులు కారు. 
1 కొరింధీయులు 6:9-10 


